wa | 


భూ కైలాస్‌ 
(కథా సంగహము) 


వుహా శివభక్తురాలు మాతృశ్రీ కైకసి నిత్యసైకతలింగ పూజ్యాపభావం 
వల్ల, లంకేశ్యరుడైన రావణుడు అజేయ బల నంపన్నుడై, అఖండ 
భూమండలాన్ని జయించ్చి సార్వభౌముడ్సై. దేవలోకం జయించే 
నన్నాహాలు చేస్తాడు. ఈ వార్త విని దేవతలు కైకసి శివపూజకు 
అంతరాయం కలిగిస్తారు. సైకతలింగానికి బదులు నదాశివుని 
ఆత్మలింగాన్నే తెచ్చి సమర్పిస్తానని తల్లికి మాటయిచ్చి, రావణుడు 
శివునికోసం ఉ్మగ్రతపన్సుచేసి, ఉమామ హేశ్వరుల సాక్షాత్కారం పొంది, 
విష్ణు మాయా మోహితుడై, ఆత్మలింగానికి మారు అంబిక నిమ్మని 
శివుని అర్ధిస్తాడు. ఆమెను తోడుకొని లంకాభిముఖుడై వస్తూవుండగా 
దారిలో నారదుడు తారసిల్లి ఆమె పార్వతి కాదనీ, పెనుభూతమనీ 
చెపుతాడు. ఆమాట నమ్మి తిరిగి కైలాసానికి వెళ్ళి, ఆమెను అర్పించి 


- నదాశివుణ్ని భ క్రవంచకుడవనీ, పార్వతిని దాచిపెట్టుకుని భూతాన్ని 


అంటగట్టావనీ, దుర్భాసలాడి, పార్వతి యెక్కడవున్నానరే పట్టి 
స్వాథీనం చేనుకుంటానని రోషావేశంతో తిరిగి వచ్చేస్తాడు. 


మార్గమధ్యంలో పూర్వ పుణ్యుంవల్ల మయాసురుడి కూతురు 
మండోదరిని చూచి, ఆమెను మోహిస్తాడు. ఆ |ప్రాంతాలనే వేచియున్న , 
నారదుడు, రావణుని కల్పుకుని ఆమే నిజమైన పార్వతి కావచ్చునని 
అతని మోహనంశయాలు రెచ్చగొడతాడు, రావణుని (ప్రార్థన మన్నించి, 
ఆమె నివాసమైన పాతాళంలోని మయానురుని మందిరానికి తీసుకు 
పోతాడు. నారదుని మాటమేరకు, మయానురుడు మండోదరిన్సి 
సశాస్త్రీయంగా రావణునికి కన్యాదానంచేస్కి కల్యాణం చేయిస్తాడు, 
పాఠ్వతిని శోధించి పాణ్నిగహణం చేసుకున్నా నన్న నంతోషంతో 


క్షే 


శావణుడు భార్యానమేతంగా లంకానగరం చేరి, తల్లికి మండోదరిని 
పార్వతిగా పరిచయంచేస్సి తన పర్మాక్రమం వివరిస్తాడు. కుమారుడు 
చేసిన ఆ|క్రమానికి శివాపచా రానికి, మందలించుతుంది. మండోదరి 


“. పొర్వతేనన్న |భాంతితో మళ్ళీ మహాదేవుని కర్పించి, క్షమాభిక్ష 


కోరుకోమని శాసిస్తుంది, తల్లికిచ్చిన మాట తప్పినందుకు విచాఠం 
ఒకవైపు, పార్వతియని భ్రమించి, మయానురుని కూతురు మండోదరిని 
పరిణయం చేసుకుని, వంచితుడనైనా నన్న ఉక్రోషం మరొక వైపు, 
తన అవివేకానికి నవ్వి, క్రఠినోక్తులాడే నారదుని పరిహాసం ఇంకొక వైపు, 
రావణుని మనన్సును చికాకు పరిచివేస్తయి. కప్పిన విష్ణుమాయ 
అదృశ్యమై కనువిప్పవుతుంది. ఉమామ హేశ్వరులకు తాను చేసిన 
మహాపచారాలకు పశ్చాత్తాప దగ్గుడవుతాడు -__ ఏంచేస్తాడు ? 


శివ ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా 


ఆత్మహత్య చేసుకుంటాడా ? 
అవును. 
మాతృ శ్రీకిచ్చిన మాటమేరకు 
ఆత్మ లింగాన్ని తెచ్చి అర్చిస్తాడా శై 
అవును. 
పార్వతియని (భ్రమించిన మండోదరినే 
భార్యగా స్వీకరించేనా ? 
అవును. 


"ఎలా జరుగుతుందో వెండితెరమీద చూడండి. 


అక్ష 


<1 


కైకసి 
దేవ మహదేవ మము (బోవుము శివా 
భవ పాశ నాశనా భువనైక పోషణా ॥ దేవ ॥ 
పరమ (పేమాకార నిఖిల జీవాథార 
నకల పాప విదూర దరహాస గంభీఠ ॥ దేవ ॥ 
దివ్య తేజోపూర్ణ తనయులను గన్నాను 
దేవతా మాతలతో సరియశము గొన్నాను 
కావుమా నానుతుల చల్లగా గౌరీశ 
ఈ వరము నాకొసగు _పేమతొ సర్వేశ ॥ బేవ ॥ 


నృత్య గీతం 
మున్నీట పవళించు నాగశయన 
చిన్నారి దేవేరి సేవలు చేయ ॥ ముని i 


నీ నాభి కమలాన కొలువు జేసే 
వాణీసు భుజపీఠి బరువు వేసి ॥ మున్నీ ॥ 


మీనాకృతి దాల్చినావు స్‌ “ 
వేదాల రక్షింప ! 

కూర్మా కృతి బూనినావు 

వారిథి మధియింప! _ 

కిటి రూపము దాల్చినావు 

కనకాకు వథియింప ! 

నరసింహమై వెలసినావు 

(ప్రహాదు రక్షింప ! 1 

నతపాల మమునేల జాగేల--పాల i మున్నీ I 


మోహినీ విలాన కతిత నవమోహన _ 

మోహదూర మౌనిరాజ మనోమోహన 

మండహాన మథుర వదన రమానాయక 

కోటిచర్మద కాంతి నదన శ్రీలోల--పాల ॥ మున్నీ ॥ 


మ్‌ మండోదరి - చెలిక తెలు (బృంద గీతము) 


మండో: అందములు విందులయే అవని ఇదేనా 
క్రమలాననునీ కోటిశిల్బ కూటమిదేనా 
ఎందును లేనీ తియందనాలూ 
చిందులు వేసేనుగా ॥ అం॥ 
చెలి ; తెలునును నీలో వలపుదుమారం 
కలచి వేసేనటే విచారం 
చెలి : నీమది దోచే మన్మధుడెవరే 
చెరి : నిజమేనా యోచనా 
చెలి : (ప్రణయ సుధా యాచన - 
చెలి : తగవేనా 
చెలి: ఈ నటనా 
మండో: చాలునింక వంచన 
అందరూ : అందములు విందులయే అవని ఇదేనే 
మండో: తామర పూవులా తురిమేము రారే 
చెతి : మనసున వేదన మితి మీరి పోనే 
చెలి : అంతేనా 
చెతి : కొగొతె ; 
మండో: చాలు మీదు ఆగడాలు 3 ॥ అం॥ 


4 


శ// 


రావణ 


దేవదేవ ధవళాచలమందిర 
గంగాధర హర నమో నమో 
దైవతలోక సుథాంబుథి హిమకర 
లోకకుభంకర నమో నమో 


పాలితకింకఠ, భవనాశంకర 
శంకర పురహత నమో నమో 
హాలా హలధర, శూలాయుభకర 
శెలసుతావర నమో నమో 


దురిత విమోచన, ఫాలవిలో చన 
పరము దయాకర నమో నమో 
కరి చర్మాంబత చం(దకళాధళ 
సాంబ, దిగంబర నమో నమో! 


నారద 


నారాయణ హరి నమో నమో 
నారద హృదయ విహాలి నమో నమో 
పంకజ నయనా పన్నగ శయనా 
శంకర వినుతా నమో నమో ॥ నారా॥ 


పార్వతి 
నీవే దానవు దేవ, మానవు మృగానీకంబు సృష్టించి యీ 
జీవాళిన్‌ తనివోని మోహములలో చిక్కించి ఆడింత్రువే 
భావించున్‌ శివునాత్మలింగము హరింపన్‌ గై కసీ నందనుండు, 
ఈ వాయత్నము మాన్పవయ్య, వయరానీవయ్య నారాయణా | 


క్‌ 


రావణ 


జయ జయ మహాదేవా 
శంభో సదా శివా 
ఆ(శత మందారా 
(శ్రుతి శిఖర నంచారా 


నీలకంధరా దేవా --- దీనబాంధవా రార్సా వత్తుతవలే 


నత్య సుందరా స్వామీ - నిత్యనిర్మలా పాహీ ॥ నీల ॥ 
అన్య దైవము గొలువ - నీదుపాదము విడువ 
దఠ్శనమ్మునిరా మంగళాంగ గంగాథరా ॥నిల 


దేహియన వరము విడు డానగుణ సీమా 
పాహి యన్నను ముక్తినిడు పరంధామా 
నీమమున నిదివ్య నామ నంన్మరణ 
ఏమథఠక చేయుదును భవతాప హరణా 
నీదయా మయ దృష్టి దురితమ్ములారా 
వఠనుధావృష్టి నావాంఛ లీజేరా 
కరుణించు పరమేశ దరహానభాసా 

హర హర మహాదేవ కై లానవాసా 


ఫాలలోచన నాదుమొజవిని 
జాలిని పూనవయా 
నాగభూషణ నన్ను కావగ 
జాగును సేయకయా 
కనుల విందుగ భక్తవత్మ్శల 
కానగ రావయ్యా 

(పేమ మీర నీదు భక్తుని 
మాటను నిల్పవయా 


శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా ॥ 


అప్పర నృత్య గీతం షా 
సుందరాంగా ఆందుకో రా 
సౌందర్య మాధుర్య మందారము 
అందలేనీ పొందలేనీ 
ఆనంద లోకాలు చూపింతురా ॥ నుం ॥ 


కేలూ కేలగొన్తి మేనూ లేకముగ 

ఏకాంత సీమలలో 

మది, సంతాప మారగ 

నంతోష మూరగ 

చెంత చేర రారా ॥ నుం ॥ 
యోగము చేదు విరాగము చేదు 

అనురాగమే మధురం 

చాలుసాధన విడవోయి వేదన 

నంతోషాబ్ధికి పోదమూ 


అట రంగారు బంగారు మీనాలమై 

చవులూరించు (కొందేనె జ్య రాడుదాం 

తేలాడుదాం ఓలాడుదాం 

ముదమార తమిమీర ఈదాడుదాం ॥నుం॥ 


నారద 


ద్వారపాలుర మరల దరిదీయు కృపయో 
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో 
రాముని అవతారం - రవికుల సోముని అవతాఠం 


రాముని అవతారం 

ఠవికుల సోముని అవతారం 

నుజనజనావన ధర్మాకారం 

దుర్జన హృదయ విదారం ॥1రా॥ 


దాశరథిగ |శ్రీకాంతుడు వెలయు 
కౌనల్యాసతి తపము ఫలించు 
జన్మింతురు నహజాతులు మువ్వురు 
లక్ష్మణ, శ్షతుఘ్న, భరత "io * 


చదువులు నేరుచు మిషచేత 

చాపము దాలిచి చేత 

విశ్వామిత్రుని వెనువెంట 

యాగము కావగ జనునంట 

అంతముజేయు నహల్యకుశాపం 

ఒనగును సుందరరూపం Hou 


ధనువో జనకుని మనసున భయమో 

ధారుణి కన్యా సంశయమో 

దనుజులు కలగను సుఖగోపురమో 

విరిగెను మిధిలా నగరమున nou 


కపట నాటకుని పట్టాభిషేకం 
కలుగును తాత్కాలిక శోకం 
భీకర కానన వాసారంభం 
లోకోద్ధరణకు (ప్రారంభం 


భరతుని కోరిక దీరుచుకోసం 
పాదుకలొనగే (ప్రేమా వేశం 
నరజాతికి నవనవ నంతోషం - 
గురుజన సేవకు ఆదేశం 


అదుగో ! చూడుము! బంగరు జింక 
మనై్వైచనునయ్యో లంక 
హరనయనాగ్ని పరాంగనవంక 
అరిగిన మరణమె నీకింక 


10. 


క్షే. 


రమ్ము! రమ్ము! హే భాగవతోత్తమ 
వానరకుల పుంగవ హనుమ 
మ్యుదిక కాదిది భువన నిదానం 
జీవన్ముక్తికి సోపానం 


రామ రామ జయ రామరామ జయ 
రామ రామ రఘుకుల సోమ 
సీతాశోక వినాశన కారీ 

లంకా వైభవ సంహారీ 


అయ్యో ! రావణ భక్తా గేనర 
అమరంబాౌనిక నీచరిత 
సమయును పరసతిపై మమకారం 
వెలఅయును ధర్మవిచారం 


నారద 


"అగ్ని శిఖలతో ఆడకుమా నీవు 


ఆపదపాలు గాకుమా 
పరనతిగోరి పరుగులువారీ 
నఠకములోబడి నవయగనేల ? 


మండోదరి 


తీయని తలపున తివెలుసాగే 
జిలిబిలి రాగాలేవేవో 

మననున పూచిన మాయని వలపు 
సఫలము సేయుము మహదేవా 


తుమ్మెద పాటకు కమలము రీతి 
తొలకరి వానకు చాతకిరీతి 
ఆశల వేటుకు నేగురియెతి 
మనుపుము నన్నో సదాశివా 


"Ti 


rel 


i తీ" 


12. 


మండోదరి 


రావణ; 


నీ కరుణామృత పూరము చిలికీ 
మా కూరుములా దీవెన నలిపి 
తొలి చూపులనే మననుదోచిన 

హృదయేశుని సేవలనిమ్మా 


మండోదరి - రావణ 


(పేమలీవిధమా - విషాదమే ఫలమా 
మన్నాయెనా, మా ఆశలు 
కన్నీరే మిగిలేనా 


కన్నెమది చిరువెన్నెల 
పున్నమియె కరువాయెనా 
తీరని మదికోరిక 

కొనసాగగా దరిజేరినా = 
తరి తీయని మన (పేమలా 
తండియె దూరము చేసే 


మనరాగమేగా అనురాగం 
తనువూ మననూ సొగిసే | పేమరాగం 


కోరిన (ప్రియులు చేరిన వెనుక 
కూరిమి బేరము లాడగనేల 


మండోదరి: కన్నులుపూచే నిన్నుగనీ 
రావణ: మనను దోచేసి చేసె, నీదానుని 
మండోదరి; 


10 


రావణ; 


కొనవోయి వెలవోసితి నామది 
తీయని కోరికలు తీరును రావె 


nen 


n (పే i 


॥॥ పే i 


1మ॥ 


13. 


14. 


నారద 


జలధరశ్యామ, మంగళనామ 
శ్రీపరంధామా కావుమా 

పిలిచిన పలుకుమ, నెనరును చిలుకుమ 
వరముల నిడుమ కమలారమణా |! 


మండోదరి 


నా నోము ఫలించెనుగా - నేడే 
నుఠభామినులూ తలచే వలచే 
వవ (పేమామృత సాఠమున్సు చవులు గొలిపే నెడే 


కాంచీ, సోయగ మెంచ్సీ ఆశలుపెంచే 

"ప్రేమిక హృదయాలా 

విథహానల తాపము మాయగా 

తొలి _పేమలు పూలు పూచి కాయగా 
నవ(పేమామృత సారమును, చవులు గొలిపే నేడే 


నీదు సామ్మేర, నామేను నుకుమాఠ 
మృదుగాన మీవు లయనౌదు నేను 
చేసేము రాగ సాథన 

తానిన తాన తనానన 

భావ రాగ తాళ మేళనా ళ్‌ 
శృంగార కలిత, సంగీత భరిత 
నతళ నరన గీతి రీతి 

పొఠలి పొంగు వారు విమల పీతి 
జగజగాల విరియ జేయు హాయి 
ఆమరఠ సౌఖ్య మామతించు రేయి 


tah 


[1నా॥ 


Ue) 


15 


16. 


12 


సీ॥ 


నారద 


సైకతలింగంబు జలధిపాలవు నాడు 
తల్లికిచ్చిన మాట తప్పినావు 
కరుణింప వచ్చిన కైలాస నాథుని 
అడుగరాని వరము లడిగినావు 
అఖిల లోకారాధ్యయౌ జగన్మాతను 
వలపు పల్కుల మది గలచినావు 
కామాంధ కారమ్ము కనుగవ గప్పుగా 
నకల పాతకములు సలిపినావు 


పాపములు పండి నరక గర్భంబులోన 
కూలనుండిన నీపయి జాతి బూని 
కావగా నెంచు నాయుప కారమునకు 
నీ వొనంగు ఉపాయనంబిదియె కూళ 


రావణ 


తగునా వరమీయ 
ఈ నీతి దూరునక్కు పరమ పాపునకు 
స్నేహము మీఠగ నీవేలగా 


(ద్రోహము నేజేసితి 
పాప కర్ము దుర్మదాంధు నన్ను 
వేపక దయ చూపితేల _. హఠ ॥ తగు & 


మంగళదాయిని మాత పార్వతిని 
మతిమాలి మోహించితి 
కన్నులనిందే శూలాల పొడిచి 
కామము మాపుమ 

తాళజాలను సలిపిన ఘనపాప 
నంతాప భరమేనిక 


చాలునూ కడతేర్చుము 

అకనైన వీని పుణ్యహీన దుర్దన్మము 
పోనాడితి మతి, వేరేగతి మరిలేదు 

ఈ నీచుని తల ఇందే తునకలు గానీ 
మేనియ్యెడ వసివాడి మాడి మసిమసి గానీ 
పాపము బాపుము నీదయ జూపుమ 


చేకొనుమా దేవా - శిరము 
మాలికలో మణిగా నిలువు - కంఠ 
నా పాప భరము తరుగు విరుగు ॥ చేకొ ॥ 


శా॥ స్వామీ ! థన్యుడనైతి నీమధుర సాక్షాత్కార భాగ్యంబునన్‌ 


17. 


నామేనున్‌, జపహెరామనిష్టలును, ధన్యత్వంబు చెందెన్‌ (ప్రభూ! 
నామోహంబు నశించిపోయినది, జ్ఞానజ్యోతి చూపట్టె నీ 
(పేమంబీగతి నాపయిన్నిలుపు గౌరీనాథ ! భక్తావనా ! 


కపట (బహ్మచారి 
ఈమెను మూడునాళ్ళ ముచ్చటేరా — మిత్తి 
వెన్నంటి తిరుగుచుంట ఎరుగవేరా 
అంతలోనే మానవ ఇంత మారుపేలరా 
ఐశ్వర్య దాశ్యంబు మానుకోరా ॥ ఈమే ॥ 


అరచేత కైతాస మరయనెంతో - ఇహ 

సౌఖ్యాల మనసార జూరనెంతో 

ఢరయెల్ల ఏలగా ఆకశలేలా - యమ 

కింకరుఆ కాచుకుంట కానవేరా ॥ ఈమె ॥ 


అత్యాశ మానవుని శతృవంట - త్యాగ 
జీతగతౌ వీఉపోని మిత్రమంట 


'శతణను కఠంపించు దేవుడంట - తన 


కింకరుఆ చేవిడక కాచునంట, 


13 


18. రావణ 


నాకనుల ముందొలుకు నీకృపామృతధథాథ 
(ద్రావగాలేని నిర్భాగ్యుడైతి 


మాతకచ్చిన మాట మాటిమాటికి తప్పి 
కులమును చెజచిన కొడుకునైతి 


= గవనిలో కరుదెంచి గడప కావలనిచ్చి = 
ఆ(గహించగనేల ఓ దయాళ 
నాపాటులేమైన నీ పాదముల్‌ విడువ 
నా పాపములు మాపు గౌరీశ్వరా | 


శలనుూవముముమిమిమిమబిమిమిమునుమూామినూామామివు వు 


ఈ చి తములోని పాటలు 


కొలంబియా 
రికార్డులలో వినండి 


ఘంటసాల, ]4. L.వసంతకుమారి, 
P. సుశీల, T. 5. భగవతి డి. ౨. కోమల 


వవవవావావాన వా మయ న న మ చే... 


చయమయమెయెయెయమనకయయయనును.ు.ను.ను. 


* 


ummm డ2నడనడడడై2222ఊఊజానా 


మాధవ బుల్‌బులె 


ఛాయాగ్రహణం 

శబ్ద గైహోతం కై స్‌ మిశ్రా (పాటలు) 

జ్జ స్‌. పి. రామనాథన్‌ (మాటలు) 
కళ ఎ. బాలు 
ఎడిటింగ్‌ కె. శంకర్‌, కె. నారాయణన్‌ 
(పోసెసింగ్‌ శార్టూల్‌ సింగ్‌ సేథి 
అసోసియేట్‌ బి. వ. నాయగం 
మేకప్‌ హరిబాబు, కె.ఎన్‌. కిని, కె. సోము 
స్టిల్స్‌ పి. కె. నటరాజన్‌ 
దుస్తులు కె. ఏ. రహిమాన్‌ 
సెట్టింగ్స్‌ ఎస్‌. అర్ముగాచారి 
(పొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ వాసుదేవ మీనన్‌. 


టి. ఎన్‌. గండుగలి 


ప్రాడక్షన్‌ మేనేజర్లు ఎస్‌.పి. చల్లప్ప, ఎన్‌.ఎస్‌. మణి 


నృత్య దర్శకుడు క. ఎన్‌. దండాయుథపాణి 
సంగీతం ...ఆర్‌, సుదర్శనం, ఆర్‌, గోవర్ధనం 
ఆర్కెస్ట్రా ఏ. వి. ఎం. వాట్యేగోష్టి 
మాటలు - పాటలు సముద్రాల 
దర్శకత్వం ee కా నంకర్‌ 
నిర్మాత ఏ. ని. మెయ్యప్పన్‌ 
స్టూడియో ఏ. వి, ఎం, స్టూడియోస్‌ 


సహాయకులు 
వి. హెచ్‌. వెంక కేశ్వరరావు, 
డర్శకత్వం | ఎన్‌, రామనాథన్‌ బి. ఏ, 
సన్‌ల వెంకట్రామన్‌ 
క ఎస్‌. మురుగేశన్‌, డి. రాజగోపాల్‌ 
శాయ్యాగహఖభం (డి. బాలకృష్ణ 
శబ్ద గహణుం క కరక రా జే 
2 ఎన. డి, వఇుష్బురాజ 
క్రళ శ ఆళగప్పన్‌ 
రం [స్‌ పి. ముత్తురామన్‌, 
క కె. శంగుణి 
(35) 
ప { రామస్వామి, మనోహర్‌సింగ్‌, 
es పి. సోము, కె. పంజు 
టి. ఎమ్‌. రామచందదన్‌, 
re కః గురుస్వామి, 
యు 


టి. ఎన్‌. రామచందన్‌, 
ch. సరస్వతమ్మ 


VADAPALANI PRESS, MADRAS-26 


